Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , THURSDAY , JULY 8 , 2021 


No.341 


G.239 


NOTIFICATIONS BY GOVERNMENT 


--X- 


LAW DEPARTMENT 

( D ) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE ACTS 


IN THE ANDHRA PRADESH GAZETTE PART IV - C - EXTRAORDINARY AS 


AUTHORITATIVE TEXT . 


[ GO.Ms.No.29 , Law ( D ) , 8th July , 2021. ) 


NOTIFICATION 


Under sub - section ( 1 ) of Section 6 of the Andhra Pradesh Official Language Act , 1966 ( Act 9 of 1966 ) , 
the Governor of Andhra Pradesh hereby authorizes the publication of the translations in the Telugu Language of 
the State Acts mentioned in the Appendix to this Notification , in the Extraordinary issue of the Andhra Pradesh 
Gazette so that the said translation shall be deemed to be the Authoritative Text of these Acts in the Telugu 
Language 


APPENDIX 


1. The Andhra Pradesh Assigned Lands ( Prohibition of Transfers ) ( Amendment ) Act , 2020 ( Act No.31 of 

2020 ) 
2. The Andhra Pradesh Agricultural Land ( Conversion for Non - Agricultural Purposes ) ( Amendment ) Act , 

2020 ( Act No.32 of 2020 ) 
3. The Andhra Pradesh State Development Corporation Act , 2020 ( Act No.33 of 2020 ) 
4. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management ( Amendment ) Act , 2020 ( Act No.34 of 

2020 ) 
5. The Andhra Pradesh Fish Feed ( Quality Control ) Act , 2020 ( Act No.35 of 2020 ) 
6. The Andhra Pradesh Aquaculture Seed ( Quality Control ) ( Amendment ) Act , 2020 ( Act No. 36 of 2020 ) 
7. The Andhra Pradesh Animal Feed ( Regulation of Manufacture , Quality Control , Sale and Distribution ) Act , 

2020 ( Act No.37 of 2020 ) 
8. The Andhra Pradesh State Agricultural Council Act , 2020 ( Act No.38 of 2020 ) 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


9. The Andhra Pradesh Fisheries University Act , 2020 ( Act No.39 of 2020 ) 
10. The Andhra Pradesh Value Added Tax ( Second Amendment ) Act , 2020 ( Act No.40 of 2020 ) 
11. The Andhra Pradesh Value Added Tax ( Third Amendment ) Act , 2020 ( Act No.41 of 2020 ) 
12. The Andhra Pradesh Tax on Professions , Trades , Callings and Employments ( Amendment ) Act , 2020 ( Act 

No.42 of 2020 ) 
13. The Andhra Pradesh Gaming ( Amendment ) Act , 2020 ( Act No.43 of 2020 ) 
14. The Andhra Pradesh Municipal Laws ( Second Amendment ) Act , 2020 ( Act No.44 of 2020 ) 
15. The Andhra Pradesh Appropriation ( No.4 ) Act , 2020 ( Act No.45 of 2020 ) 


VADDADI SUNITHA , 
Secretary to Government ( FAC ) , 
Legal & Legislative Affairs & Justice , 

Law Department . 


న్యాయ శాఖ 

( డి ) 


కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము - ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక భాగము 

4 - సిలో తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 


( జి.ఓ.యమ్.యన్నెం .29 , న్యాయ ( డి ) , జూలై నెల 8 వ తేదీ , 2021. ) 


1 . 


2 . 


3 . 


అధి సూచన 
ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకై ఆంధ్రప్రదేశ్ అధికార భాషా 
చట్టము , 1966 ( 1966 లోని 9 వ చట్టము ) యొక్క 6 వ పరిచ్ఛేదపు ఉప - పరిచ్ఛేదము ( 1 ) క్రింద , ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు 
ఇందుమూలముగా ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
ఆంధ్రప్రదేశ్ అసైను చేయబడిన భూముల ( అంతరణల నిషేధ ) ( సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 31 వ చట్టము ) . 
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి ( వ్యవసాయేతర ప్రయోజనాల కొరకు మార్చు ) ( సవరణ ) చట్టము , 2020 
( 2020 లోని 32 వ చట్టము ) , 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చట్టము , 2020 ( 2020 లోని 33 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెటు నిర్వహణ ( సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 34 వ చట్టము ) . 
5. ఆంధ్రప్రదేశ్ చేపల మేత ( నాణ్యత నియంత్రణ ) చట్టము , 2020 ( 2020 లోని 35 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ చేపపిల్లల పెంపకపు ( నాణ్యత నియంత్రణ ) ( సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 36 వ చట్టము ) . 
ఆంధ్రప్రదేశ్ పశువుల మేత ( తయారీ , నాణ్యత నియంత్రణ , అమ్మకము మరియు పంపిణీను 
క్రమబద్ధము చేయు ) చట్టము , 2020 ( 2020 లోని 37 వ చట్టము ) . 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిలు చట్టము , 2020 ( 2020 లోని 38 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయ చట్టము , 2020 ( 2020 లోని 39 వ చట్టము ) . 
10. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను ( రెండవ సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 40 వ చట్టము ) . 
11. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను ( మూడవ సవరణ ) చట్టము , 2020 ( 2020 

లోని 41 వ చట్టము ) . 
12. ఆంధ్రప్రదేశ్ వృత్తులు , వ్యాపారములు , ఆజీవికలు మరియు ఉద్యోగములపై పన్ను విధింపు ( సవరణ ) 

చట్టము , 2020 ( 2020 లోని 42 వ చట్టము ) . 


4 . 


6 . 


7 . 


8 . 


9 . 


July 8 , 2021 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


3 


13. ఆంధ్రప్రదేశ్ జూదముల ( సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 43 వ చట్టము ) . 
14. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల ( రెండవ సవరణ ) చట్టము , 2020 ( 2020 లోని 44 వ చట్టము ) . 
15. ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 4 ) చట్టము , 2020 ( 2020 లోని 45 వ చట్టము ) . 


వడ్డాది సునీత , 
ప్రభుత్వ కార్యదర్శి ( ఎస్ఎసి ) , 
న్యాయ , శాసన వ్యవహారములు 
మరియు న్యాయపాలన , న్యాయశాఖ . 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


